శ్లో|యస్మిన్సర్వం యతః సర్వం యత్సర్వం సర్వతశ్చ యః। 

యశ్చ సర్వమయో నిత్యం తస్మై సర్వాత్మనే నమః॥(శాన్తిపర్వము 47-84) 

స్థితికాలములో ఎవనియందు సర్వము ప్రతిష్టితమైయున్నదొో,సృష్టికాలములో 
ఎవనినుండి సర్వముఉత్పన్నమైనదో,సంహారకాలములో ఎవడు స్వయముగా సర్వ 
స్వరూపుడైయున్నాడో,ఎవడు మూడుకాలములలో విద్యమానమై సర్వత్ర వ్యాపించి 
యున్నాడో,ఆరోపదశలో ఎవడు సర్వము తానేయై ఉండియు స్వరూపముచే నిర్గుణ 
నిరాకార,నిర్వికార,సనాతన బ్రహ్మముగానున్నాడో, అట్టి సర్వాత్మకు ప్రణామములు. 

పురుషార్థము: 

బ్రహ్మలోకపర్యన్తముగల సకలలోకాధివాసులగు సమస్తప్తాణికోట్లకు వారి 
మనంబున ఆధ్యాత్మిక,ఆధిభౌతిక,ఆధిదైవికములగు సర్వదుఃఖములనుండ విని 
ర్ముక్తులమై నిరతిశయము మరియు క్షయశూన్యమును అగు సుఖమును పొ 
దాలి అను స్వాభావిక అభిలాష ఉంటుంది.ఈ నైసర్గిక అభిలాషకే దార్శనిక శబ్ద 
ములలో మోక్షము లేదా పరమపురుషార్థము అంటారు.సకలపురుషుల ఇచ్చకు 
యేది విషయమో అది పురుషార్థమనబడును.వ్యక్తిభేదముచే పురుషుల ఇచ్చయు 
అనంతము.అయినను, పురుషార్థములు లోక,వేదములలో ధర్మము,అర్ధము,కామ 
ము మరియు మోక్షము అని ప్రసిద్ధములు .వీనిలో, 

1.ఇహలోక,పరలోకసాధనములగు(ధర్మజనక యాగాది సాధనములగు )స్త,పుత్రు 
లు,ధనము,గృహము ఇత్యాది ఉపభోగ్య విషయములు “అర్థము”లో అంతర్బూత 
ములగును. 
2.“ధర్మో మే భూయాత్‌”నాకు పుణ్యము కావాలి--అను ధర్మజనక యాగాదికర్మ 

లు చేయుటకు ప్రవర్తకమగు ఇచ్చ-కామము. పురుషులకు దుఃఖహేతువగు 
అధర్మజనక నిషిద్దకర్మలు చేయు ఇచ్చ కామము గాదు. 

శ్లో॥ధర్మావిరుదాధో భూతేషు కామో౭స్మి భరతర్షభ ।(గీత.7-11) 


ప్రసావన పురుషార్దము 


లేక,శరీరము, ఇంద్రియములు మరియు మనస్సుచే ఉపరోక్త విషయములన 
నుభవించవలెనను కోరికయే  “కామము”అగును.ఎందుకనగా,కొందజికి ధనాది 
విషయములు ప్తాప్త్రములున్నను శరీరాదులలో వాటిననుభవించు సామర్థ్యము లే 
కుండును,కొందటీకి వైషయిక భోగములననుభవించు శక్తిగలిగియున్ననూ విషయ 
ములు అప్తాప్త్రములుండును.కావున,పురుషులు ధనాది విషయప్తాప్తి విషయక 
ఇచ్చయు మరియు వాటిని నిరాటంకముగా అనుభవించాలి--అను కోరికయు స్వా 
భావికముగా కలిగియుందురు.అందువలన,ఈరెండును 'పురుషార్థము'లనబడును. 
3.శీఘ్రముగా నశించిపోవు విహితకర్మజన్య,కాలాంతరభావి ఫలజనక అపూర్వము 
“ధర్మము”. 
“వేదప్రతిపాద్యః ప్రయోజనవదర్భో ధర్మః1”(అర్ధసంగ్రహః) 
వేదముచేగాని,వేదానుసారి శాస్తముచేగాని ప్రతిపాదింపబడినదై,ప్రయోజనము 
గలదై,అనర్థముకానిదై యేపదార్థముండునో,దానిని “ధర్మము”అంటారు.లక్షణము 
లో“ప్రయోజనవత్‌”అని చెప్పనియెడల స్వర్గరూపప్రయోజనమునందతివ్యాప్తమగు 
ను.స్వర్గాదులు'యజేత స్వర్గకామః”ఇత్యాది_ విధిబ్‌ధితములును,ప్రయోజనరూప 
ములు(సుఖాదిరూపములు)నూ ఉన్నవి.వాటికి ప్రయోజనాంతరాభావమున్నందు 
న“ప్రయోజనవత్‌= ప్రయోజనముగలది”అని చెప్పుటచే అతివ్యాప్తిదోషము నివర్తించు 
ను.వేదప్రతిపాద్యము అను పదమును చేర్చనిచో భోజనాదులందతివ్యాప్తి పాప్తించు 
ను.ఎందుకంటె,భోజనాదులు తృప్వాది ప్రయోజనముగలవై అర్ధములున్నవి.అవి 
రాగాదివ్తాప్త్రములుగావునవేదప్రతిపాద్యములుకావు,యద్యపి “అష్టాగాసామునేర్భ 
క్యా,షోడశారణ్యవాసినాం,ద్వాత్రింశత్తు గృహస్థస్య, యథేష్టం బ్రహ్మచారిణామ్‌”ఇత్యాది 
వాక్యములచే భోజనాదులుగూడ విధిబధితములుగా తెలియబడుచున్న వి.తథాపి 
ఆవచనములు గ్రాసనియమపరకములున్న వి.భోజనవిధాయకములు కావు.అందు 
వలన,“వేదప్రతిపాద్యఃఅను శబ్దనివేశముచే భోజనాదులందుగలుగు అతివ్యాప్తిదోష 
ము నివర్తించును.అర్థపదమును ప్రయోగించనిచో శ్యేనాదులందతివ్యాప్తి గలుగును. 
శ్యేనాదులు“శ్యేనేనాభిచరన్‌ యజేత” (షడ్‌.బ్తా.4-2-1-2) ఇత్యాది వేదప్రతిపాద్యములు 
మరియు నరకప్తాప్తిరూప ప్రయోజనముగలవైయున్నవి.కాని,అనిష్ట నరకజనకము 


ప్రసావన పురుషార్దము 


లున్నందున అనర్థములున్నవి.అర్థ ములు కావు. 
ఇట్టి ధర్మము యాగాది కర్మరూపము గావచ్చును.లేక, యాగాదికర్మజన్య 
పుణ్యమై(అదృష్ట్రమై)ననూ కావచ్చును.శాస్త్రప్రక్రియా భేదముచే రెండునూ ధర్మ 
ముయొక్క స్వరూపమే. ఈధర్మము అర్థకామములకు సాధనము.యద్యపి కృషివా 
ణిజ్యాది లౌకికకర్మలుగూడ అర్థకామములకు సాధనములుగా కన్సట్టుచున్న వి.త 
థాపి,వాటియొక్కసఫలతా ధర్మముయొక్క అధీనమైయున్నది.అది ఈజన్మయొ 
క్క ధర్మాచరణరూపమై యుండవచ్చును, లేదా జన్మాంతరములోని పుణ్యరూపమై 
నా ఉండవచ్చును.లౌకిక ఉపాయములు ధర్మాధర్మజన్య ఫలాభివ్యక్తికి సాధనమా 
త్రములే .కావుననే,ధర్మము కామార్థములకు సాధనమని చెప్పబడినది. 
4.కారణసహిత సర్వదుఃఖములయొక్క అత్యంత నివృత్తి పరమానందబ్రహ్మ 
వాప్తికి మోక్షము అంటారు. 
ఈ చతుర్విధ పురుషార్థములలో మోక్షము పరమ పురుషార్థమనియు, ధర్మార్థ 
కామములు గౌణపురుషార్థములని చెప్పబడినవి.ఎందుకనగా? 
1.స్తే,పుత్ర,బంధు,మిత్ర,ధనాది “అర్థిరూప పురుషార్థమేది గలదో,అది అనిత్యము. 
ఎందుకంటె, వారి వియోగము అనివార్యము.సంబంధపడియున్నను “న వా అరే 
సర్వస్యకామాయ సర్వం ప్రియం భవతి,ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి” 
(బృ.2-4-5; 4-5-5)అని చెప్పబడినట్లుగా స్వార్థపూరిత ప్రేమను వలకబోసేవారేగాని, 
నిజముగా ప్రిమించువారెవ్వరునూ లేరు. యద్యపి, 
శ్లో॥ప్రీణశాతి యః సుచరితైః పితరం స పుత్తో, 
యద్భర్తురేవ హితమిచ్చతి తత్కళత్రమ్‌ | 
తన్మిత్రమాపది సుఖే చ సమక్రియం యత్‌, 
ఏతత్త్రయం జగతి పుణ్యకృతో లభన్తే॥ 
శ్రద్దాభక్తియుక్తుడై శుశూషలచే తండ్రిని సంతోషపెట్టు పుత్రుడే పుత్రుడు.కేవల 
ము పతియే దైవముగా భావించి,అతని హితమునుగోరు పతివ్రత స్త్రీయే నిజమైన 
పత్నియగును.సుఖములోనూ దుఃఖములోనూ సమానప్రితిగలవాడై ఆదుకొనువా 


ప్రసావన పురుషార్దము 


డే హిత్రెషి--మిత్రుడనబడును. ఈముగ్న్భురునూ జగత్తులో పుణ్యాత్మునికే లభింతురు 
గాన ఈ అర్థరూప పురుషార్థముగూడ నిత్యమని చెప్పవచ్చునుగదా? 

తథాపి,బుద్భుదతరంగఫేములు మరియు కమలములు జలజన్యములైనప్ప 
టికినీ అన్నియూ స్థిరములేయనుట కుదురదుగదా. 

2.ఎప్పుడైతే అర్థము అస్థిరమో,దానికి సంబంధించిన కామరూప పురుషార్థము 
గూడ అనిత్యమని అర్థతః సిద్ధమగుచున్నది. 

3.నచ ధర్మో=పి పరమపురుషార్హ, తస్య స్వర్గాదిసాధనత్వేనోపసరనత్వాత్‌ | తథా 
హి శుతి-_“జ్యోతిష్థోమీన స్వర్గకామో యజేత” (తాం.బ్రా.16-155; ఆప.శైా.10-2-1),“దర్శ 
పూర్ణమాసాభ్యాం స్వర్గకామో యజేత”(తై.సం.2-2-5);వాయవ్యం శ్వేతమాలభేత భూ 
తికామః”(యజు.2-1-1)ఇతి స్వర్గసాధనత్వమాహ ధర్మస్య ।స్వర్గసాధనముగా చెప్పబ 
డినందున ధర్మముగూడ పరమపురుషార్థము కానేరదు. 

మోక్షేతర ధర్మాదిత్రయాణామపి కృతకత్వేన అనిత్యత్వం ప్రత్యక్షత్వాత్‌ | “తద్యథేహ 
కర్మచితో లోకః క్షీయతే ఏవమేవాముత్రపుణ్యచితో లోకః క్షీయతే”(ఛాం.8-1-6).ఏ 
విధముగా ఈలోకంలో క్రియచే (కృషి, వాణిజ్యాదులచే )నిష్పాదితములగు ధాన్యము, 
ధనము నశ్వరములని సర్వలోక ప్రత్యక్షసిద్ధములో,అట్లే కర్మసాధ్యములగు స్వ 
ర్లాదిలోకములుగూడ కాలాంతరములో పుణ్యక్షయము కాగా నశించిపోవును.*క్షీ 
ణేపుణ్యే మర్త్యలోకం విశన్తి”(గీత.9-21). 

వాస్తవముగా విచారించినచో ఈ ధర్మాదిత్రయము పురుషార్ధములే కావు.ఎందు 
కంటె,“ఇష్టం మే భూయాదనిష్టం మే మాభూత్‌”మాకు నిరతిశయము అనగా దేని 
కంటె అధికమైనది లేదోోమరియు క్షయశూన్యము అనగా ఎప్పుడూ నశించనటు 
వంటి సుఖము కావాలి--అను నైసర్గిక ఇచ్చ ప్రతి పాణికి ఉంటుంది.ఇటువంటి సు 
ఖము కేవలము మోక్షసుఖము దప్ప వేరొండు లేదు.ఇట్లు ధర్మము అతీంద్రియ 
ముగావున శ్రుతిస్క్పృతులచే అనిత్యమని సిద్దంచినమీదట తదధీన అర్థ,కామము 
లు అనిత్యములని వేరుగ చెప్పనక్కర లేదు.ప్రత్యక్షసిద్దములు.కావున,ధర్మార్టకామ 
ములు పురుషార్థములే కావు. 


ప్రసావన పురుషార్దము 


తర్హి,కథమేతేషాం పురుషార్థకోటిప్రవిష్టత్వమ్‌? అట్లెనచో,ధర్మార్గకామములు పురు 
షార్థములని ఎందుకు చెప్పబడుచున్న వి? - 

మోక్షమునకు జ్ఞానముద్వారా పరంపరాసాధనములున్నందున గౌణముగా పు 
రుషార్థములని చెప్పబడినవి.జీవనమునకు సాధనమైనందున నాగలిని కృషీవలుని 
జీవనము “లాంగలం జీవనమ్‌” అని చాపచారికముగా చెప్పుదురు. ఆయుర్వుద్ధికి 
హేతువున్నందున నెయ్యిని “ఆయుర్వైఘృతమ్‌”అని ఎట్లు చెప్పబడుచున్నదో,అట్లే 
ధర్మాదిత్రయమునకు గౌణముగా పురుషార్థములని వ్యవహారము కలదు. 

పరిశేషన్యాయముచే“తరతిశోకమాత్మవిత్‌” (ధాం.7-1-3);“బ్రహ్మవిదాప్నోతి పరమ్‌” 
(తై.2-1-1) ఇత్యాది శ్రుతులచే అజ్ఞానసహిత సర్వదుఃఖముల అత్యంతనివృత్తి మరి 
యు పరమానందబ్రహ్మపాప్తిరూప మోక్షమే పరమపురుషార్థమని ప్రతిపాదించబడి 
నది.మరియు“న స(చ) పునరావర్తతే” (నా.పరి.9-22; ఛాం.8-15-1)“తేషాం న పునరా 
వృత్తిః”(బృ.6-1-15)“ఏతేన ప్రతిపద్యమానాః ఇమం మానవమావర్తం నావర్తన్తే”(ఛాం.4- 
15-6) ఇత్యాది శ్రుతులచే మోక్షముయొక్క నిత్యత్వము ప్రతిపాదించబడినది.అట్లే, 

“యజ్ఞాత్వా ఒమృతమశ్నుతే”(గత.13-13);“యజ్ఞాత్వానపునర్మోహమేవం యాస్య 
సిపాండవ”(గీత.4-35) “జ్ఞానంలబ్భ్వాపరాంశాన్తి మచిరేణాధ గచ్చ్భతి” (గీత.4-39)“ఆబ్ర 
హ్మభువనాల్లోకాః పునరావర్తినోఒర్జున [మాము పేత్య తు కౌన్తేయ పునర్జన్మ న విద్య 
తే”(గీత.8-16)“యద్గత్వా న నివర్తన్తే తద్ధామ పరమం మమ”(గీత.15-6) “దుఃఖాల 
యమశాశ్వతమ్‌”(గీత.8-15) ఇత్యాది సృతివచనములచేగూడ అనిత్యవిలక్షణ మోక్ష 
ముయొక్క నిత్యత్వము ప్రతిపాదించబడినది. 
“నాస్త్యకృతః కృతేన”(ముం.1-2-12“యత్కృతకం తదనిత్యమ్‌”అను న్యాయముచే 
ఏది కర్మసాధ్యమో అది అనిత్యముంటుంది. 

శ్లో[అశ్వమేధసహస్తాణి వాజపేయ శతాని చ। 

న తరన్తి జరామృత్యూ నిర్వాణాధిగమాద్వినా ॥ (మ.భా.అను.దానధర్మపర్వము. 145) 

వేలకొలది అశ్వమేధయాగములొనర్చిననూ,వందలకొలది వాజపేయయజ్ఞము 
లు చేసిననూ మోక్షము పొదనిచో జన్మ జరా మృత్యువులు తప్పవు. 


ప్రసావన పురుషార్దము 


మోక్షము కర్మచే కలుగదు గావున నిత్యమని సిద్దించుచున్నది.కర్మఫలములు 
ఉత్పాద్యము,వ్తాప్యము,సంస్కార్యము మరియు వికార్యము అని నాల్గువిధము 
లు.ఈ విషయమున మూలగ్రన్గములో 336 వ పృష్టమునందు విస్తృతముగా వివ 
రించబడినది. అక్కడ చూడగలరు.మోక్షము నిత్యమని సర్వమోక్షవాదులచే స్వీకరిం 
చబడినది. 

శ్లో[ఉత్పాద్యమాప్యం సంస్కార్యం వికార్యం పరిగణ్యతే। 
చతుర్విధం కర్మసాధ్యం ఫలం నాన్యదితః పరమ్‌ ॥(స.వే.సి.సా.సం.154) 
ఉత్పత్తిరాప్తిః సంస్కారో వికారశ్చ విధేః ఫలమ్‌! 
ముక్తి ర్విలక్షణైతేభ్యస్తేనేహానర్థకో విధిః! (బృ.వా.సంబన్థ భాష్యవార్తికము 236) 

తస్మాన్ని త్యత్వాత్స్యతః పుమర్ధత్వాత్‌ మోక్ష ఏవ పరమపురుషార్ణః। 

శంక:_“అక్షయ్యం హ వై చాతుర్మాస్యయాజినః సుకృతం భవతి”(శ.బ్రా.2-6- 
3-1); “అపామనిమమృతా అభూమ”(బుగ్వే. 6-4-11;8-48-3);మరియు, 

శ్ఞో[యన్న దుఃఖేన సంభిన్నం నచ గ్రస్తమనన్తరమ్‌ | 
అభిలాషోపనీతం యత్‌ తత్సుఖం స్వ పదాస్పదమ్‌ ॥(బృ.వా.సారము.1-1-246 & 
తంత్రవార్తికము) 

ఇత్యాది వచనములు సోమపానమునకు అమృతరూప ఫలము,చాతుర్మాస్య 
యాగమునకు అక్షయసుఖరూప ఫలము చెప్పబడినది.ఏది దుఃఖమిశ్రితము కా 
నిదోకాలాంతరములో నశించనిదో మరియు సకలపురుషుల ఇచ్చకు విషయ 
మో--దానిని స్వర్గమందురు.ఇట్లు కర్మఫలముగూడ నిరతిశయ నిత్యసుఖరూప 
ముగా ప్రతిపాదింపబడుచున్నది.కావున,మోక్షమే నిత్యమని,పరమపురుషార్థమని 
యెట్లు చెప్పనగును? 

సమాధానము:_“తద్యథేహ” అను శ్రుతిచే మరియు “యత్కృతకం తదనిత్య 
మ్‌”అను న్యాయముచేతనూ కర్మఫలము అనిత్యమగునని పూర్వమే చెప్పియు 
న్నాము.కర్మచేత ఏదైతే అమృతరూపఫలము మరియు అక్షయసుఖరూప ఫలము 
చెప్పబడినదో అది ప్రళయస్థాయిపర్యంత సుఖమేగాని శాశ్వతసుఖముమాత్రము 
కాదు. 


VI 


ప్రసావన పురుషార్దము 


శ్లో[ఆభూతసంప్లవం స్థానమమృతత్వం విభావ్యతే । 
త్రెలోక్యస్థితికాలో ఒయమపునర్మార ఉచ్యతే ॥(వి.పు.2-8-95) 


మోక్షముగూడ ఐదువిధములుగా నుండును. .సాలోక్యముక్తి:-రాజుయొక్క 
ప్రజలవలె వారివారి ఉపాస్యదేవతా లోకములో నివసించుట.2.సామీప్య ముక్తి:-రా 
జుయొక్క సేవకునివలె ఉసాస్యదేవతా సమీపములో నివసించుట.3.సారూప్య ము 
క్తి--రాజుయొక్క అనుజునివలె ఉపాస్యదేవతా సమానాకారదేహమును పొదుట.4. 
సాయుజ్య ముక్తి: రాజుయొక్క పుత్రునివలె సగుణఈశ్వరుని అహంగ్రహాపాసనచే 
ఉపాస్యముతో తాదాత్మ్యమగుటచేత సకలైశ్వర్యములను పొదుట--దివ్యభోగముల 
ననుభవించుట,బహుకాలసంకల్పసిద్ది, ఇచ్చవచ్చిన రూపమును ధరించుట,అనేక 
దేహములను ధరించుట,హిరణ్యగర్భునితో పాటు ప్రళభయపర్యంతము ఉండి కల్పాంత 
మున బ్రహ్మదేవునితోపాటు విదేహముక్తిని పొదను. 
సూత్రము: జగద్వ్యాపారవర్డం ప్రకరణాదసన్నిహితత్వాచ్చ. (బ్ర.సూ.4-4-17) 
ఉపాసకునికి జగత్‌ సృష్ట్యాది వ్యాపారం తప్ప సకలైశ్వర్యములు పాప్తించును. 
పై సాలోక్యాది చతుర్విధ ముక్తులు ఉపాసకులకు చెప్పబడినవి. 
5.కైవల్యముక్తి:--సచ్చిదానందనిత్యశుద్ధబుద్ధముక్తస్వభావప్రత్యగభిన్న కూటస్థబ్ర 
హ్మస్వరూపముతో అవస్థితమైయుండుట.దీనినే అవిద్యానివృత్తి అనిగూడ అంటారు. 
అవిద్యాస్తమయోమోక్షః సాచ బంధ ఉదాహృతః।(బ్రహ్మసిద్ధిః పృష్టము 119) 
నివృత్తిరాత్మా మోహస్య జ్ఞాతత్వేనోపలక్షితః | (చిత్సుఖీ.4-8) 
అందువల్ల ఈ కైవల్య ముక్తియే ముఖ్యమగు ముక్తి.నిత్యమగు పరమపురుషార్ధ 
ము.అట్లే సూతసంహితలోగూడ-- 
షడ్భావవిక్రియాహీనా శుభాశుభవివర్థితా | 
సర్వద్వంద్వవినిర్ముక్తాసత్యవిజ్ఞానరూపిణీ ॥ 
కేవలం బ్రహ్మరూప్య్మొ సర్వదాసుఖలక్షణా | 
న హేయా నాప్యుపాదేయా సర్వసంబంధవర్జితా ॥ 
న దృష్టా న శ్రుతా విష్ణో న చాస్వాద్యా న తర్కితా॥ 


VII 


ప్రసావన పురుషార్దము 


సర్వావరణ నిర్ముక్తా న విజ్ఞేయా నిరాశ్రయా॥ 

వాచ్యవాచకనిర్ముక్తా లక్ష్యలక్షివర్జితా | 

సర్వేషాం ప్రాణినాం సాకాదాత్మభూతా స్వయంప్రభా ॥ 

ప్రతిబంధవినిర్ముక్తాసర్వదా పరమార్థతః। 

అవిచారదశాయాం తు ప్రతిబద్దా స్వమాయయా ॥ 

ఏపైవ పరమా ముక్తి: ప్రా వేదార్థవేదిభిః। 

అన్యాశ్చ ముక్తయః సర్వా అపరా పరికీర్తితాః॥ 
(సూతసంహితా.ముక్తిఖండము 2-30 నుండి 35 వరకు) 
శంక:--అట్లెనచో సాలోక్యాదులందు ముక్తి శబ్బ్దప్రయోగము ఎందుకు చేయబడినది? 

సమాధానము: సాలోక్యాది ముక్తిని పొదిన ఉపాసకునికి పునరావృత్తి లే 
దు.క్రమముగా ముఖ్యముక్తిని పొదును గావున ఉపచారముచే ముక్తిశబ్బము ప్ర 
యోగించనైనది. 

బ్రహ్మణాసహ తే సర్వే సంప్తాప్తే ప్రతిసళ్చురే। 

పరస్యాన్తే కృతాత్మానః ప్రవిశన్తి పరం పదమ్‌ ॥(కూర్మపురాణము 1-12-269) 

“న స(చ) పునరావర్తతే”(నా.పరి.9-22; ఛాం.8-15-1);అనావృత్తి శబ్బాత్‌ అనావృత్తి 
శబ్బాత్‌. (బ్రహ్మసూత్రము.4-4-22) 

శంక:--ముఖ్యముక్తి యేదిగలదో,అది ముముకువుయొక్క స్వరూపమై,స్వతః 
సిద్ధమై స్వప్రకాశరూపమైయున్నందున, అతనికి గురువులను ఆశ్రయించి శ్రవణాది 
విచారముచేయుటకు ప్రవృత్తి కలుగనేరదు. 

సమాధానము:-స్వతఃసిద్ధమైనప్పటికిని కంఠచామీకర న్యాయమువలౌ పరిపూ 
ర్ససచ్చిదానందప్రత్యక్వరూపముచే అజ్ఞాతమున్నందున ,అపరోకానుభవము కొటి 
కు గురుశాస్తాలను ఆశ్రయించి శ్రవణాది విచారముచేయుటకు ప్రవృత్తి ఉపపన్నమగును. 

శ్లో॥ఆత్మా తు సతతం ప్రాప్తోహ్యపాప్తవదవిద్యయా | 

తన్నాశే ప్రాప్తవద్భాతి స్వకంఠాభరణం యథా ॥ (ఆత్మబ్‌ఫ.44) 
అవిచారమువల్ల కలిగిన బంధము విచారముచే నివర్తించును. 
శ్లో ॥అవిచారకృతో బన్టీ విచారేణ నివర్తతే । 


VIII 


ప్రసావన పురుషార్దము 


విచారేణ వినష్టాయాం మాయాయాం శిష్యతే స్వయమ్‌ ॥ 
తస్మాజ్ఞీవ పరాత్మానౌ సర్వదైవ విచారయేత్‌ | (వే.పం.10-5) 
ఎల్లప్పుడు జీవపరమాత్మల విచారము చేయగాచేయగా జ్ఞానోత్సగలిగి, జ్ఞానము 
చే అజ్ఞానము నివర్తింపబడి పరమముక్తి లభించును.అందుకే, 
శ్లో॥జ్ఞానాదేవ తు కైవల్యమితి శ్రుత్యా నిగద్యతే। 
జ్ఞానస్య ముక్తిహతుత్వమన్యవ్యావృత్తిపూర్వకమ్‌ ॥ (సర్రనేదాన్తసిద్దాన్తసారసం. 171) 
పరమముక్తి యేదిగలదో,అది జ్ఞానముచేతనే కలుగుతుంది.అన్యమైన కర్మఉపా 
సనాదులచేగాదు-- అని శ్రుతిమాత ముక్తకంఠముతో చాటుచున్నది. 
నాన్యః పన్నా విద్యతేజయనాయ।(శ్వే.3-8;6-15);బుతే జ్ఞానాన్న ముక్తి;జ్ఞానాదే 
వ తు కైవల్యమ్‌; జ్ఞాత్వా దేవం ముచ్యతే సర్వపాశైః।(శ్వే.2-15);తరతి శోకమాత్మవి 
త్‌॥(ధాం.7-1-3);నాస్త్యకృతః కృతేన |(ముం.1-2-12);బ్రహ్మవిదాప్నోతి పరమ్‌ ।(తై.2-1-1); 
బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి ।(ముం.3-2-9). 
ఆ జ్ఞానమెట్టిదనిన--శ్రీఆద్యగురు శంకరాచార్యులవారు “శ్రీఅపరోకానుభూతి”లో 
24 నుండి 28 వరకు ఇట్లు సెలవిచ్చియున్నారు. 
క్లో॥ బ్రహ్మైవాహం సమః శాన్తః సచ్చిదానన్గలక్షణః। 
నాహం దేహో హ్యసదూపోజ్ఞానమిత్యుచ్యతే బుధైః॥ 
క్లో॥నిర్వికారో నిరాకారో నిరవద్యోఒహమవ్యయః। 
నాహం దేహో హ్యసదూపోజ్ఞానమిత్యుచ్యతే బుధైః॥ 
ళ్లో॥ నిరామయో నిరాభాసో నిర్వికల్పో ఒహమాతతః। 
నాహం దేహో హ్యసదూపోజ్ఞానమిత్యుచ్యతే బుధైః॥ 
శ్ఞ॥నిర్గుణో నిష్కియో నిత్యో నిత్యముక్తోఒ౭హమచ్యుతః। 
నాహం దేహో హ్యసదూపోజ్ఞానమిత్యుచ్యతే బుధైః॥ 
శ్లా॥నిరమలో నిశ్టలోఒనన్ల శుద్దీ£హమజరో =మరః । 
నాహం దేహో హ్యసద్తూపో జ్ఞానమిత్యుచ్యతే బుదైః॥ 
అజ్ఞాన తత్కార్యరూప బంధముయుక్క అత్యంత నివృత్తి పరమానంద బ్రహ్మ 


ప్తాప్తిరూప పరమముక్తికి సాక్షాత్సాధనమగు తత్త్వృజ్ఞానమును స్వతంత్రముగా అన్వే 


ప్రసావన పురుషార్దము 


షణముచేయగూడదు."శాస్త్రజ్ఞోఒపి స్వాతంత్రేణ బ్రహ్మజ్ఞానాన్వేషణం న కుర్యాత్‌”। 
(ముం.భాప్యే.2-1-12). 

శ్రోత్రియుడు బ్రహ్మనిష్టుడగు శ్రీగురుదేవుని శ్రీముఖముద్వారా ప్రజ్ఞానం బ్రహ్మ! 
(ఐ.5-3);అయమాత్మాబ్రహ్మ |(మాం.2); తత్త్వమసి ।(ఛాం.6-8-7;6-9-4) మరియు అ 
హంబ్రహ్మాస్మి 1(బృ.1-4-10)ఇత్యాది మహావాక్యములను నిత్య నిరంతర ఆదరణీయ 
ముగా శ్రవణ మనన నిదిధ్యాసనరూప విచారముచేసి జీవబ్రహ్మైక్యజ్ఞానమును పొ 
దవలసియున్నది.“తద్వి జ్ఞానార్థం సగురుమేవాభిగచ్చేత్‌ సమిత్పాణః శ్రోత్రియం 
బ్రహ్మనిష్టం” 1(ముం.2-1-12)“తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవ యా |ఉపదేక్ష్యన్తితే 
జ్ఞానం జ్ఞానినః తత్త్వ 
నిదిధ్యాసితవ్యః।(బృ.2-4-5;4-5-6).మరియు,జ్ఞానప్తాప్తికి వలసిన సాధనక్రమము 


దర్శినః” ।(గీత.4-34);ఆత్మా వా అరే ద్రష్టవ్యః శ్రోతవ్యో మన్తవ్యో 


పద్మపురాణాంతర్షత *శ్రీశివగీత”లో 13-17 నుండి 25 వరకు ఇట్లు నుడువబడినది. 
శ్రీరామ ఉవాచ: 
ళ్లో॥|కథం భగవతో జ్ఞానం శుద్ధం మర్తస్య జాయతే । 
౧ ణః థి య్య 
తత్రోపాయం హర బ్రూహి మయి తేఒ౭నుగ్రహాయది ॥ 
శ్రీభగవానువాచ:-- 
శ్లో[విరజ్య సర్వభూతేభ్య ఆవిరిశ్చిపదావధి। 
ఘృణా వితత్య సర్వత్ర పుత్రమిత్రాదికేష్వపి ॥ 
శ్లో ॥శ్రద్ధాలుర్భక్తిశాస్త్రేషు వేదాన్తజ్ఞానలిప్పయా । 
ఉపాయనకరో భూత్వా గురుం బ్రహ్మవిదం వ్రజేత్‌ ॥ 
శ్లో॥సేవాభిః పరితోప్యైనం చిరకాలం సమాహితః। 
సర్వవేదాన్తవాక్యార్థం శ్రుణుయాత్సుసమాహిత:ః॥ 
శ్లో॥సర్వవేదాన్తవాక్యానాం మయి తాత్పర్యనిశ్చయమ్‌ | 
శ్రవణం నామ తత్సాహుః సర్వే తే బ్రహ్మవాదినః॥ 
శ్లో|లోహమణ్యాది దృష్టాన్స యుక్తిభిర్యద్విచిన్తనమ్‌ | 
౧ ల అతి అతి వటి 
తదేవం మననం ప్రాహుర్వాక్యార్థన్ఫోపబ్బంహణమ్‌ I 
శ్లో॥నిర్మోహో నిరహంకారః సమః సబ్గవివర్థితః। 


ప్రసావన పురుషార్దము 


సదా శాన్మాదియుక్తః సన్నాత్మన్యాత్మానమీక్షతే ॥ 
శ్లో|యత్సదా ధ్యానయోగేన తన్నిదిధ్యాసనం స్మృతమ్‌ । 
సర్వకర్మక్షయవశాదృత్సాక్షాత్కారో ఒపి చాత్మనః॥ 
శ్లో॥[కస్యచిజ్ఞాయతే శీఘ్రం చిరకాలేన కస్యచిత్‌ ॥ 
శ్రిమద్భగవద్గీతలో గూడ-- 
శ్లో |మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్దయే । 
యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్త్వతః॥(7-3) 
తతో మాం తత్త్వతో జ్ఞాత్వా విశతే తదనంతరమ్‌ 1(18-55) 
మోక్షమునకు సాధనము బ్రహ్మాత్మె కత్వవిజ్ఞానము. జ్ఞానమునకు శ్రవణాదులు 
ఇ ఇ 
సాధనములు .శ్రవణాదులకు సాధనము వివేకము, వైరాగ్యము, షట్సంపత్తి మరియు 
ముముక్షుత్వము--అను సాధనచతుష్టయసంపత్తి. 
వివేకము:--“తద్యథేహ కర్మచితో లోకః క్షీయతే ఏవమేవాముత్రపుణ్యచితో లోకః 
క్షీయతే”(ఛాం.8-1-6);“+యో వా భూమా తదమృతమ్‌” (ధాం.7-24-1);“అతో ఒన్యదార్త 
మ్‌”(బృ.3-4-2). 
వైరాగ్యము:_“పరీక్ష్యలోకాన్‌ కర్మచితాన్‌ బ్రాహ్మణో నిర్వేదమాయాత్‌ నాస్త్యకృతః 
కృతేన”;(ముం.1-2-12)*నవాజరే సర్వస్య కామాయ” (బృ.4-5-6; 2-4-5). 
షట్సంపతతి:--“శాన్సో దాన్త ఉపరతి స్తితిక్తుః సమాహితః(శ్రద్దావితో భూత్వా౭ 
త్మన్యే వాఒత్మానం పశ్యతి”(బృ.4-4-23) 
ముముక్షుత్వము:_“నచపునరావర్తతే” (ఛాం.8-15-1);“నసపునరావర్తతే తత్కై 


వల్యమ్‌”(నారదపరివాా.9-22),నతస్య ప్రాణాఉత్రామన్త్యత్రెవ సమవలీయన్తే; బ్రహ్మైవ 
సనహ్మాప్యేతి"”(బృ.4-4-6&నృసింహాత్తరతా.5-2 );“సోఓన్వేష్టవ్యః, సవిజిజ్ఞాసితవ్యః” (ధాం. 
8-7-1). 

పై సాధనచతుష్టయము గలిగి మోక్షమును పొదగోరువాడు వేదాన్తశ్రవణము 
నకు 1.అధికారియనడును. 

2.మోక్షము వేదాన్లములకు ప్రయోజనము. 


3.జీవబ్రహ్మల ఏకత్వము వేదాన్తములకు ప్రతిపాద్య విషయము. 


Xl 


ప్రస్తావన పురుషార్దము 


4.ప్రతిపాద్యప్రతిపాదకభావము, వాప్యవాపకభావము,కర్పకర్తవ్యభావము,నివర్శ్య 
నివర్తకభావము, బధ్యబీధకభావము ఇత్యాది సంబంధములు. 
శ్లో ॥అధికారీ చ విషయః సంబంధశ్చ ప్రయోజనమ్‌। 
శాస్తారంభఫలం వ్రాహురనుబన్సచతుష్టయమ్‌ ॥ (స.వే.సి.సా.సం.7) 
అధికారి,సంబంధము,విషయము మరియు ప్రయోజనము అనుయీ నాగ్గింటి 
సమూహమునకే అనుబంధ చతుష్టయమందురు. ఈ అనుబంధచతుష్టయముయొ 


క్క విస్పతవిచారణయే ఈ సంపూర్ల గ్రనము--అని విజ్ఞులు తెలియగలరు. 
(x) థి ఇ 


ప. 


Xl 


